స్ట్రా తో శోధనలు 


హ్యారి మిల్గొం 


స్ట్రా తో శోధనలు 


. 


ఒక ఆసక్తికరమైన వస్తువు . 


దేనితో తయారు 
చేయబడింది ? మీ స్ట్రాను 
సరిచేయడానికి 
ప్రయత్నించండి . అలా 
చేయగలిగితే అది 
కాగితము తో తయారు 
చెయబడినట్టు అర్థం . 


లేదా అది చెంగున 
వెనక్కు ఒస్తే ప్లాస్టిక్ 
పదార్థం తో చేసినట్టు 
అర్థం . 


మీరు మీ స్వంత కాగితపు స్ట్రాని ఎలా తయారు 
చేయవచ్చు ? 10 అంగుళాల పొడవు మరియు 2 
అంగుళాల వెడల్పు గలకాగితపు ముక్కలును 
కత్తిరించండి . 


మీ స్ట్రా ఎంత పొడవుగా ఉంటుంది ? 
ఒక కొలబద్దకు వ్యతిరేకంగా 
పట్టుకోండి . ఇది సుమారు 8 
అంగుళాల పొడవు ఉందా ? 


2456 


మీ స్ట్రా నేరుగా ఉందా ? 
ఇది ప్రతిచోటా కొలబద్దని 
తాకినట్లయితే, నేరుగా ఉన్నట్టు . 


ఒక మూలలో ప్రారంభించి , 
కాగితాన్ని చుట్టండి . 


. 


. 


. 


మీరు సూటిగా స్ట్రా ద్వారా 
చూసినప్పుడు మీరు ఏమి 
చూడగలరు ? మీరు ⑤ 
ముందు ఉన్న వస్తువులను 
చూస్తారు . 


M 


కాగితం అంతా చుట్టబడినప్పుడు , 
మీకు స్ట్రా ఉంటుంది . 


100 


లేదా 


ను వంచండి .దానిలోకి 
చూడండి . మీరు ఏమి 
చూడగలరు ? 


సూటిగా ఉందా 
వంగి ఉందా అని 
చెప్పడానికి మరొక 
మార్గం ఉంది . 


మీరు స్ట్రా ద్వా రా 
చూడగలిగితే అది 
సూటిగా ఉన్నట్టు . 


మీరు స్ట్రా ద్వా రా 
చూడలేకపోతే, 
అదివంగి 
ఉన్నట్టు . 


మీరు వంగిన స్ట్రా 
నుంచి చూసినప్పుడు 
మీరు వస్తువులను 
చూడలేరు . 


కార్డ్బోర్డ్ ముక్కను రెండు పుస్తకాల పై పరిచి కొండను 
తయారు చేయండి . కొండ పైభాగంలో స్ట్రాని పక్కకి 
ఉంచండి . వదలండి . స్ట్రా ఏమి చేస్తుంది ? ఇది 
కొండపైనుంచిదొర్లి 
పడుతుంది . 


కొండ పైభాగంలో ఫ్రాను పొడవుగా ఉంచండి . 
వదలండి . స్ట్రా ఏమి చేస్తుంది ? ఇది కొండపై నుండి 
జారిపోతుంది . 


. 


సూప్ క్యాస్ ఒకసిలిండర్ .కార్డ్ఫోర్డ్ ట్యూబ్ 
ఒకసిలిండర్ . ఒకరౌండ్ పెన్సిల్ ఒక 
సిలిండర్ . సుద్ద ముక్క ఒక సిలిండర్ . ఇంకా 
వేరేసిలిండర్ వంటి ఆకారం లో గల 


వస్తువులు ఏవి ? 


ఒక మార్గానదొర్లి, మరొక మార్గాన 
జారేవస్తువును 


. 


సిలిండర్ అంటారు. 


ఒక సిలిండర్ . 
సిలిండర్లు అయిన ఇతర 
వస్తువులను గురించి మీరు 
ఆలోచించగలరా ? 


రెండు పుస్తకాలపైన ఒక కర్ర్బర్ట్ అమర్చి ఒక 
పుస్తకాన్నిదానిపై పెట్టండి , ఆ పుస్తకం 
జారదు . 


పుస్తకాన్ని తక్కువ నిటారు పైభాగంలో స్ట్రాస్ 
మీద ఉంచండి . ఏమిజరుగుతుంది ? 


కర్బోర్డ్ కింద పుస్తకాలను పెంచండి . 


అప్పుడు ఆ పైన తగినంత నిటారుగా 
ఉన్నప్పుడు పుస్తకం క్రిందికిజారడం 
ప్రారంభమవుతుంది . 


స్ట్రాస్దొర్లుతాయి. కొండ తక్కువగా 
ఉన్నప్పుడు కూడా పుస్తకం క్రిందికి 
కదలడం ప్రారంభిస్తుంది . 


పుస్తకాన్ని స్ట్రాస్ పై టేబుల్ పై ఉంచండి . 
పుస్తకాన్ని నెట్టండి . స్ట్రాస్దొర్లుతాయి. అవి 
చక్రాలు లాంటివి. 
పుస్తకం స్ట్రాల్లో ఉన్నప్పుడుదాన్ని 
తరలించడం సులభం . 


పుస్తకం ఒక టేబుల్ మీద 
ఉంచండి . పుస్తకాన్ని 
నెట్టండి . 


4 
. 


4 
. 


He 


స్ట్రానుండి ఊపినగాలితో మీరు ఏమి 
కదపగలరు ? 


ఒక చిన్న బంతి వద్ద ఊదండి . బంతి దొర్లుతుంది . 


కాగితం ముక్కల వద్ద ఊదండి . 
కాగితం కదులుతుంది . 


మరొక వద్ద 
ఊదండి . 
దొర్లుతుంది . 


W 


పిన్వీల్ వద్ద ఊదండి . 
పిన్వీల్ తిరుగుతుంది . 


ఒక స్ట్రాయొక్క ఒక చివర ఊదండి . మీ 
చేతిని మరొక చివర దగ్గర పట్టుకోండి . 
మీకు ఏమనిపిస్తోంది ? 


ఒక యొక్క ఒక చివర ఊదండి . 
మరొక చివర ఒక గ్లాసు నీటిలో ఉంచండి . 

మీరు ఏమి చూస్తారు ? 
గాలి బుడగలు నీటి గుండా కదులుతాయి . 


చేతికి వ్యతిరేకంగా 
వీచేగాలిలా 
అనిపిస్తుంది . 


స్ట్రా ఒక చివర ఊదండి . 
మరొక చివర తెరిచి 
ఉంచండి .ధ్వని వినండి . 


322YM 


ఇప్పుడు మీ వేలితో ⑤ 

యొక్క మరొక చివరను 
మూసివేయండి . మళ్ళీ స్ట్రా 
అంతటా ఊదండి .ధ్వని 
వినండి . రెండు శబ్దాల 
గురించి మీరు ఏమి 
గమనించవచ్చు ? 


W10000000 


C 


heeeee 


Who0000000 


మూసివేసిన స్ట్రా శబ్దం కంటే తెరచి 
ఉంచిన యొక్క శబ్దం ఎక్కువ . 


Aata 


pA 


కాగితం స్ట్రా యొక్క ఒక చివర ఫ్లాట్ చేయండి 


ద్వారా ఊదండి . కత్తెరతో 
స్ట్రాని చిన్నగా మరియు 
తక్కువగా కత్తిరించండి . 


J 


A 


. 


ఫ్లాట్ చివరను ఒక 
బిందువుకు కత్తిరించండి 
మరియు తడి చేయండి . 
ఫ్లాట్ చివర మీ నోటిలో ఉంచండి . 
మీ పెదాలను గుండ్రని భాగంలో 
ఉంచి ఊదండి . 


ధ్వని వినండి . 


ధ్వ నికి ఏమి 
జరుగుతుంది ? 

పొట్టిగా అవ్వటంతో , 
ధ్వని ఎక్కువ అవుతుంది . 


స్టా యొక్క ఒక చివర 
పీల్చండి . మరొక చివర 
తెరిచి ఉంచండి . ఏమి 
జరుగుతుంది ? 

మీరు స్ట్రానుండి గాలిని 
పీల్చుకున్నప్పుడు , 
ఎక్కువ గాలి తెరచి 
ఉన్న చివరకు 
కదులుతుంది . 


ఒక స్ట్రాయొక్క ఒక 
చివర పీల్చండి . 
ఒక చిన్న కాగితం 
దగ్గర తెరచి ఉన్న 
చివర ఉంచండి . 
ఏమిజరుగుతుంది ? 


కాగితం తెరచి ఉన్న చివరలోకి కదిలే 
గాలి ద్వారా ఎత్తివేయబడుతుంది . 
మీరు గాలిని పీల్చుకుంటూనే 
కాగితం 
స్టా అడుగున అంటుకుంటుంది . 


A 


. 


మీరు స్ట్రాతో ఇంకేమి ఎత్తవచ్చు ? మీరు 
కార్బోర్డ్ యొక్క చిన్న భాగాన్ని 
ఎత్తగలరా ? 


ఒక స్ట్రా యొక్క ఒక చివర పీల్చండి . 
మరొక చివరను నీటిలో ఉంచండి . ఏమిజరుగుతుంది ? 
నీరు స్ట్రా నుంచి పైకి కదిలి మీ నోటిలోకి వెళుతుంది . 


మీరు ఒక పైసా 
ఎత్తగలరా ? 


స్ట్రా ఎందుకు ఆసక్తికరమైన విషయం అని ఇప్పుడు మీకు తెలిసిందా . ఒక స్ట్రా 

తరలించడానికి 
సహాయపడుతుంది 


ఒక స్ట్రానికాగితం లేదా ప్లాస్టిక్తో తయారు చేస్తారు . 


ఒక 

పిన్వీల్ 
తయారీదారు. 


స్ట్రా ఒకసిలిండర్ . 


స్ట్రా అనేది ధ్వ ని 
స్రుష్టించగలదు 


ఒక విధంగాదొర్లుతుంది . స్ట్రా మరొక విధంగ అమరిస్తే 
జారిపోతుంది . 


స్ట్రా తో కాగితం 
ఎత్తవచ్చును. 


ఒక స్ట్రా ద్వా రా 
చూడటం సాధ్యం . 


ఒక స్ట్రాతో నీరు 
ఎత్తవచ్చును . 


గురించి మీరు ఇంక ఏం 
తెలుసుకోవచ్చు ? 
మీరు ఏమి చేయాలనుకుంటున్నారో 
ఆలోచించండి . ప్రయత్నించండి . 
మీరు కనుగొనగలిగేదాన్ని ఆలోచించండి . 


. 


సమాప్తం 


. 


- 


